| 


TS PH 
మా 


సేకరణ: కిరణ్‌ టైప్‌ ఇనిస్టిట్యూట్‌, 41-1/8-134. 
గౌతమీనగర్‌,3వ లైను, కృష్ణలంక, విజయవాడ-520 013. 
https://madhirafamily.wordpress.com/ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇ 


తా 


౯౬ 
౧౫ 


9, 


సిట్యూట్‌ 
[3] ఆ] 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


సముద్రన్నాన ఏథి 
సింధు తీరం ప్రాష్య, (సముద్రతీరమును చేరవలెను) 
తత్ర ధనుర్చాణా లిఫీత్వా, 
(అచట |ఇసుక/మట్టిలో) ధనుస్సును, బాణమును వ్రాయవలెను) 
తన్మధ్య ఇదం శోకం లిఖీత్వా 
(వాటిమధ్యలో ఈ కింది శోకమును లిఖింపవలెను) 
శో: రఘువీర పదాంభోజ పవిత్రీకృత పాంసవె। 


దశకంఠ శిరచ్చేద హేతవే సేతవే నమః 
(పురాణాచమనము చేసి, పిమ్మట స్మృత్యాచమును చేయవలెను. పిదప ముమ్మారు 
పాణాయామమును చేయవలయును. ఆ తర్వాత సంకల్పమును చెప్పవలెను.) 
పురాణాచమనం కృత్వా । తతః స్మృత్యాచమనం కృత్వా ॥ పాణానాయమ్య Il 


పురాణాచమనము: ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను) 
ఓం నారాయణాయ స్వాహా 
ఓం మాధవాయ స్వాహా య 


1. అశత్థసాగరౌ సేవ్యౌ । న స్పృష్టవ్యౌ కదాచన । 

అశ్వత్థం మందవారే తు! సాగరం పర్వణి స్పృశేత్‌!। (అనగా - రావిచెట్టు, సముద్రము 
అను ఈ కెండదూ సెలితంపదగినవ్‌, కాని, వాటీని ముట్టరాదు. అయితే శనివారమునాడు 
రావిచెట్టును, పున్నమి, అమావాస్యల యందు సాగతమును స్పృశళింపవచ్చును. ) 
2. అత్ర సముద్రోదకే నాచమనం న కార్యం । కింతు | ఉదకాంతరేణైవ ॥ 

తథాచోక్తం అక్షారాభిరద్భిరాచామే దితి ॥ (అనగా - సముద్ర ఉదకము ఉప్పునీటితో 
కూదినది. కనుక అట్టి సముద్రజలముతో ఆచమనము చేయరాదు. వేరేజలముతో ఆచమనము 
చేయవలెనని చెప్పబడినది.) తతైవాచమన యోగ్యస్థలాని: 

శ్లో! గోకర్డే చ ప్రభాసే చ గంగాసాగరే సంగమే | 

జగన్నాథే రామసెతావబ్బా వాచమనం చరేత్‌ ॥ 

(అనగా - గోకర్ణక్షేత్రమునందు, ప్రభాసక్షేత్రమునందు, గంగానాగర సంగమ స్థలమునందు, 
జగన్నాథ క్షేతమునందు, సేతువుయందు సముద్రజలముతో ఆచమనము చేయవచ్చును) 


Kiron Type Institute 


న ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 4 

1|| ఓం విష్ణవే నమః : 

"||ఓం మధుసూదనాయ నమః (అని బొటనవేలితో పై పెదవిని, తర్వాత 

ఓం (త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 

ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
శ్రీధరాయ నమః స 
హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను) 
పద్మనాభాయ నమః (అని పాదముల మీద నీరు చల్లుకొనవలెను) 
దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను) 
సంకర్షణాయ నమః (అని చేతివేళ్ళను గిన్నెవలె చేసి వ్రేళ్ళ 

మూలములతో గడ్డమును స్పృశించవలెను) 

వాసుదేవాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
ప్రద్యుమ్నాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
పురుషోత్తమాయ నమః నేత్రములను తాకవలెను) 
అదోక్షజాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 
నారసింహాయ నమః చెవులను తాకవలెను) 
అచ్యుతాయ నమః (అని బొటన, చిటికిని వేళ్లతో నాభిని తాకవలెను) 
జనార్దనాయ నమః (అని అరచేతితో వక్ష్యస్థలమును తాకవలెను) 


ఉపెందాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను) 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం హరయి నమః (అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
ఓం శ్రీకృష్ణ పరబహ్మణ నమః 

(ఈ విధముగా ఆచమనము చేసిన యెడల శ్రీమన్నారాయణునితో సమానుడగును) 
స్మృత్యాచమనము (న్మార్తాచమనము) 1 
లక్షణం: - 
త్రిరాచామత్‌ హృదయంగ మాఖీరద్భిః, త్రిరోష్టా పరిమృజేత్‌ 
(ద్విరిత్వేకే), సకృదుపస్ప ్రనేత్‌ (ద్విరిత్వేకే), దక్షినన పాణినా 
సవ్యం బోకు, పూట శిరశ్చేంద్రియాణ్యుపస్స్ప ్రశెత్‌, చక్షుషీ నాసికే 
శోత్ర చ, అధాప ఉపస్పృశెత్‌ I 
01. (తిరాచామెత్‌ హృదయజబ్ద మాభీరద్భిః Il 
జలమును తీసికొని స్వాహా, స్వాహా, స్వాహా అని మూడు మార్లు ఆచమించవలెను. 


జలము గొంతులోనికి దిగి హృదయస్థానము చేరినట్లు తోచిన తర్వాతనే మరల 
ఆచమింపవలెను. ఇట్లు ముమ్మారు ఆచమింపవలెను. 


02. తిరోష్టా పరిమృజేత్‌ I (ద్విరిత్వేకే) 

పిదప (అంగుష్టమూలమున కుం బొటనవేలి కింది భాగముతో) పెదవులు మూడు 
సార్లు తుడుచుకొనవలెను. (రెండు సార్లు అని కొందరు చెప్పెదరు.) 

08. సకృదుపస్ప ్రశెత్‌ I (ద్విరిత్వేకే) 

మధ్యమ-అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకొనవలెను. (రెండుసార్లు అని 
కొందరు అనెదరు) 


04. దక్షినన పాణినా సవ్యం దోక్ష్య, పాదౌ, శిరశ్చ ॥ 
కుడిచేతితో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై నీళ్ళు చల్లుకొనవలెను. 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 
05. ఇంద్రియాణ్యుపస్ప ్రలేత్‌, చక్షుషీ, నాసికే శోత్ర చ॥ 6 
(అంగుష్ట-అనామికలతో) నేత్రములను, (అంగుష్ట-తర్జనులతో) ముక్కు 
రంధ్రములను, (అంగుష్ట-కనిష్టికలతో) చెవులను స్పృశింపవలెను. 


06. అథాప ఉపస్పృశెత్‌ I 
పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను. 
పాణాయామముః 

ర్‌ం పణవస్యపర[బహ్మబుషిః పరమాత్మాదేవతా 

దెవీ గాయతీ చంథః | ప్రాణాయామె వినియోగః ॥ 
01. ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహ్య - 
ఓంజనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో౭మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 
02. ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 
ఓంజనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో ఇమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 
03. ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 
ఓంజనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో౭మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


దేశకాల సంకీర్తన పూర్వక సంకల్పము 

శ్రీ గోవిన్ద! గోవిన్ద! గోవిన్ద! శుభాభ్యుదయార్థం చ శుభే 
శోభనే మంగళే ముహూర్తే శ్రీ శివశివశంభోరాజ్ఞయా 
(పవర్తమానన్య, శ్రీమహావిష్టోరాజ్ఞయా (పవర్తమాననస్య 
అద్యబహ్మణః ద్వితీయపరారె శ్వేతవరాహకల్పే, వైవస్వత 
మన్వంతరే, అష్టావింశన్మహాయుగె, కలియుగే, ప్రథమపాదె, 
అత్ర పృథివ్యాం, జంబూద్వీపే, భరతవ షే భరతఖండే, మేరోః 
దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదెశే (తాము ఉన్న ప్రదేశము 
“క్రీశైలమునకు” ఏ దిక్కున ఉన్నదో - ఈశాన్య ప్రదేశే (కోస్తా జిల్లాలవారు వాయువ్య 
ప్రదేశే (హైదరాబాదు ప్రాంతం వారు ఆగ్నేయ దిగ్గాగే (మదరాసు ప్రాంతంవారు 


కృష్ణా కావెరీ ర్మధ్యదేశే (ఏ ఏ నదుల మధ్యన ఉన్నదో అవి మార్చుకొని 


చెప్పవలెను సాగరతీరె సమస్త దేవతా బాహ్మణ హరిహర చరణ 
సన్నిథా ఆస్మిన వర్తమాన వ్యావహారిక చాం[దమానేన ప్రభవాది 


బుతువులు వారములు 
(చై తము, వైశాఖము - వసంత బుతువు ఆదివారము - భాను వారము 
జేష్టము, ఆషాడము - గీష్మ బుతువు సోమవారము = ఇందు వారము 
శావణము, బాాదపదము - వర్ష బుతువు మంగళవారము = భౌమ వారము 
ఆశ్వయుజము, కార్తీకము - శరదృతువు బుధవారము - సౌమ్య వారము 
మార్గశిరము, పుష్యము - హేమంత బుతువు గురువారము - బృహస్పతి వారము 
మాఘము, పాల్గుణము - శిశర బుతువు శుక్రవారము - భృగు వారము 
తిథులు శనివారము - సిర వారము 

పాడ్యమి - ప్రతిపత్తిథౌ; విదయ - ద్వితీయాయాం; తదియ-తృతీయాయాం; 
చవితి-చతుర్థ్యాం; పంచమి - పంచమ్యాం; షష్టి - షష్యాం; సప్తమి - సప్తమ్వాం; 
అష్టమి - అష్టమ్యాం; నవమి - నవమ్యాం; దశమి - దశమ్యాం; 
ఏకాదశి - ఏకాదశమ్యాం; ద్వాదశి- ద్వాదశమ్యాం; త్రయోదశి ఆ త్రయాదశమ్యాం; 
చతుర్దశి - చతుర్దశమ్యాం; పౌర్ణమి - పూర్ణిమాయాం; అమావాస్య - అమావస్యాయాం 


Kiron Type Institute 


డా 


కిరణ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆ 


షష్టి సంవత్సరాణాం మధ్యే | (జరుగుచున్న సంవత్సరం, ఆయనమశీ 
బుతువు, నెల, పక్షము, తిథి, వారము చెప్పవలెను.) స్వస్తి శ్రీ 
సంవత్సరే, ఉత్తరాయణే / దక్షిణాయనే 

సే శుక్ల పక్షే / కృష్ణ పక్షే 
శుభకరణే ఏవం గహగుణ విశేషణ విశిష్టాయాం ఆన్యాం 
శుభతిథా, శ్రీమాన్‌ 
శర్మాభిధేయో ౬ హం ధర్మపత్నీ సమేతో౭ హం । శ్రీమతః 


శర్మాబవిధేయస్య ధర్మపత్నీ సమేతస్య మమ ఇహ జన్మని 
జన్మాంతరెషు మనోవాక్కాయ కర్మభిః జ్ఞానతో౨_ జ్ఞానతః కాయిక 
వాచిక మానసిక నాంసర్దిక స్పృష్ట్వా౭స్పృష్ట్వ, భుకా౭ భుక్త, 
వీతా౭ పీత) సకల పాపక్షయార్థం శుతి-స్కృతి-పురాణోక్త 
ఫల|పాప్తి పూర్వకం శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర 
ప్రత్యర్థం [పాతఃకాల సింధున్నాన మహం కరిష్యే Il 

ఇతి సంకల్ప్య । 
(అని సంకల్పము చేయవలెను) (ఎడమ చేత ఉద్ధరిణితో పాత్రలోని నీటిని 
తీసుకుని కుడిచేతిలో పోసుకుని దేవతీర్ధ్థము ద్వారా పళ్లెములో వదలవలెను) 


శః కేతవే రామచంద్రస్య మోక్షమార్దెక హేతవే 
సీతాయా మానసాంభోజ భానవే సేతవే నమః 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శ 01 యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. 
పాపో౭ హం పాపకర్మా౭ హం పావాత్మా పాపనంభ వః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. 
అన్యథా శరణం నాస్తి త్వమెవ శరణం మమ 
తన్మాత కారుణ్య భావన రక్ష రక్ష జనార్దన ॥ 
యాని కాని చ పావాని జన్మాంతర కృతాని చ 
తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. 
పాపో౭ హం పాపకర్మా౭ హం పాపాత్మా వాపసరభ నః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. 
అన్యథా శరణం నాస్తి త్వమెవ శరణం మమ 
తన్మాత కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన ॥ 
యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


తాని తాని ప్రణశ్యంన్తి ప్రదక్షిణ పదే పదే. 
పాపో౭ హం పాపకర్మా౭ హం పాపాత్మా ఆప సంిభవః 
త్రాహి మాం కృపయా దేవ శరణాగత వత్సల. 
అన్యథా శరణం నాస్తి త్వమెవ శరణం మమ 
తన్మాత కారుణ్య కనన రక్ష రక్ష జనార్దన ॥ 

ఇతి ఆత్మప్రదక్షిణ త్రయం కృత్వా ॥ 


(పై శ్లోకములను పఠించుచు ముమ్మారు ఆత్మప్రదక్షిణము చేయవలెను) 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


(మంత్రః-1) 
సముదాయ వయునాయ సింధూనాం పతయే నమః | 
నదీనాగ్‌ం సర్వానాం పిత్రే జుహుతా విశ్వకర్శణే 
విశ్వా౭హో౭మర్యగ్‌ం హవిః ॥ 
ఇతి నమస్కృత్య ॥ (అని సముద్రునకు నమస్మరింపవలెను). 
రత్నహరితక సహితాని యజ్ఞొపవీతాని సింధా ప్రక్షప్య I 
(రత్నహరీతక ఫలసహితములగు యజ్ఞోపవీతములను సముద్రమునందు సమర్చింపవలెను) 
శే॥ పిప్పలాదాత్సముత్పన్న కృత్వే లోకభయంకరే । 
పాషాణం తే మయాదత్త మాహారార్థం |[పకల్పుతామ్‌ ॥ 
ఇతి పాషాణం సింధౌ ప్రక్షిష్య - (పార్థయతే Il 
(అని పాషాణమును సముద్రమునందు పడవైచి, దిగువ విధముగా ప్రార్థింపవలయును. ) 
శ్లో! విశ్వాచీ చ ఘృతాచి చ విశ్వయోనే విశాంపతే । 
నాన్నిధ్యం కురు మ దెవ సాగరే అవణాంభసి ॥ 
ఖః త్రిత్వాత్మక మిశానం నమో విష్ణుముమాపతిమ్‌ । 
నాన్నిధ్యం కురు మే దేవ సాగరే లవణాంభసి ॥ 
నమస్తే విశ్వగుప్తాయ నమో విష్ణురపాంపతే । 
నమో జలధిరూపాయ నదినాం పతయే నమః” 08. 
ఇతి నమస్కృత్య ॥(అని ప్రార్థనపూర్వకముగా నమస్మరింపవలెను) 
సమస్త జగదాధార! శంఖచక్ర గదాధర! | 
దేవ! దేహి మమానుజ్ఞాం తవ తీర్ధనిషవణే ॥ 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఇత్యనుజ్ఞాం స్వీకృత్య I 11 
(అని స్నానము చేయుటకై వినయముతో సము[దుని అనుమతిని స్వీకరింపవలెను) 
(ముంత్రః-2) 
అగ్నిశ్ళ యోని రనిలశ్చ దేహో రేతో= థవా 
మృత్యురమృతస్యనాభీః 
ఎతచ్చుభం పాండవసత్యవాక్యం (కుత్వా౭వగాహెత 
పతిం నదీనామ్‌॥ (అని పఠించి) 
తతః న్నాత్వా || (అనంతరము స్నానము చేసి) 
(“ఆపోహిష్టామయోభువ” - ఇతి తిసృభిః --- “హిరణ్యవర్గా” - ఇతి చతుసృభిః 
పవమానస్సువర్ణన” - ఇత్యేతే నానువాకేన చ స్నాయాత్‌ ॥ (అనగా - “ఆపోహిష్టా” 
అను (3) మం|త్రములచేతను, “హిరణ్యవర్గా” అను (4) మంత్రములచెతను, 
“పవమానస్సువర్జన” అను అనువాకముచేతను న్నానము చేయవలయును) 
మారనమ్‌ 
01. ఓం ఆపోహిష్టేతి తృచస్యాంబరిషః సింధుద్వీపబుషిః 
ఆపో దేవతా । 


గాయతీ చందః । మార్దనె వినియోగః ॥| 

ఓం ఆపో హి ష్టా మయోభువః | తా న ఊర్దె దధాతన | 
మహేరణాయ చక్షసే! యో వ శ్చివ తమో రసః । 

తస్య భాజయతే హ నః । ఉశతీరవ మాతరః । 
తన్మాఅరం గమామ వః । యస్యక్షయాయ జిన్వథ । 
ఆపో జనయథా చ నః ॥ 


Kiron Type Institute 


డా 


02. హిరణ్యవర్ణా శుచయః వావకా యాసు జాతః 12 
కశ్యవో యాస్విన్ట | 
అగ్నిం యా గర్భం దధిరే విరూపా స్తా న ఆపశ్చగ్గ్‌ 
స్యోనా భవన్తు ॥ (1) 
యాసాగ్‌ం రాజా వరుణో యాతి మధ్యే సత్యా నృతే 
అవపశ్యన్‌ జనానామ్‌ । 
మధు శ్చుత శుచయో యాః వావకాన్తాన ఆప శ్చగ్గి 
స్యోనా భవన్తు ॥ (2) 
యాసాం దేవా దివి కృణ్వన్తి భక్షం యా అన్త రిక్ష 
బహుధా భవన్తి । 
యాః పృథివీం పయ సోన్షన్తి శుకాన్తాన అపశ్ళగ్గి 
స్యోనా భవన్తు ॥ (3) 
శివేన మా చక్షుషా పశ్య తా ప శృివయా తను 
వోపస్ప శత త్వ చం గాం. 
సర్వాంగ్‌ం అగ్నీగ్‌ం రప్పుషదో పకన య వర్పో 
బల మోజో నిధత్త। (4) 
03. ఇద మాపః పవహతా=వద్యం చ మలంచయత్‌ । 
యచ్చాభి దుద్రోహానృతం యచ్చ శేపే అభీరుణమ్‌ ॥ 
04. ఆపో మా తస్మాదేనసో విశ్వాన్ముంచ త్వగ్‌ం హసః | 
నిర్మాముంచామి శపథా న్నిర్మా వరుణా దధి । 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


నిర్మాయ మస్య షడ్బీశా త్సర్వన్మా ద్దవకిల్బిషాదుతో 13 
మనుష కిల్సిషాత్‌ ॥ 
పవమాన సూక్తమ్‌ 

05. పవమానస్సువర్ణనః పవిత్రేణ విచర్నణిః । 

యః పోతా స పునాతుమా ॥ పునంతు మా దేవజనాః । 

పునంతు మనవొోధియా 1 పునంతు విశ్వ ఆయవః ॥ 

జాతవేదః పవిత్రవత్‌ పవిత్రేణ పునాహిమా | 

శుక్రేణ దేవ దీద్యత్‌ | అగ్నే క్రత్వాకతూగ్‌ం రను ॥ 

యత్తే పవిత్ర మర్చిషి | అగ్నే వితత మంతరా । 

[బహ్మతేన త వాట ఉభాభ్యాం దేవ సవితః । 

పవిత్రేణ సుత త్త బ్రహ్మ పనీకుకూ ॥ 
వైశ్వదేవీ పునతీ దేవ్యాగాత్‌ । యస్యై బహ్మీ స్తనువో వీత పృవ్యాః 
| తయా మదంతస్సధమాద్యెషు | వయగ్గ్‌ న్యామ పతయో 
రయీణామ్‌ ॥వైశ్వానరో రశ్మిభిర్‌ మా పునాతు । వాతః ప్రణనషిరో 
మయోభూః | ద్యావాప్పథివి పయసా పయోభిః | బుతావరీ 
యజ్ఞియే మా పునీతామ్‌ ॥ బృహద్భిస్సవితస్త ఫి వరిష్టె ర్దేవ 
మన్మభిః అగ్నే దక్షః పునా హి మా ॥ యేన దేవా అపునత। 
యేనాపో దివ్యంకశః। తేన దివ్వే న బ్రహ్మణా | ఇదం బ్రహ్మ 
పుసమహ 1 యః హావమాస రధ్యేతి | బుషిఖీస్సం భృతగ్‌ం 
రసము । సర్వగిం స పూత మశ్నాతి । స్వదితం మాతరిశ్వనా ॥ 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూూట్‌ 
మ (౫) అ 


స లి ర్యో అధ్యేతి | యుషిఖి స్సంభృతగ్‌ం రసమ్‌ । తస్మై 
సరస్వతీ దుహే । క్షైరగ్‌ం సర్పిర్మ ధూదకమ్‌ ॥ పావమానీ స్స 
ంస్త యనీః సుదుఘా హి పయస్వతీః। బుషిభి స్పంభృతో రసః 
[బాహ్మణపష్వమృతగ్‌ం హితద్‌ం 11 వావమూని ర్షిశంతునః 
ఇమంలోకమథో ఆముమ్‌ । కామాన్‌ థృమరయంతునః దెట 
ర్లైవైస్సమా భృతాః ॥ పావమానీ స్ప్వస్యయనీః సుదుఘా హి 
ఘృతశ్చుతః బుషిభీ స్సం భృతో రసః | బ్రాహ్మణ ప్వమృతగ్‌ం 
హితమ్‌ ॥ యేనదేవాః పవిత్రేణ | ఆత్మానం పునతే సదా । తేన 
సహస్ర ధారేణ | పావమాన్యః పునంతుమా ॥ పాజాపత్యం 
పవిత్రమ్‌ శతోద్యామగ్‌ం హిరణ్మ్యయమ్‌ | తేన [బహ్మవిదో 
వయమ్‌ | వూతం (బవ్మా త ఇందన్సుసితీ 
సహమాపునాతు। సోమ స్ప్వన్యా వరుణ స్సమిచ్యా యమోరాజా 
ప్రమృణాంభిః పునాతుమా । జాతవేదా మోర్టయం త్యా పునాతు 
| పునర్నిమజ్య ॥ (మరల జలమునందు మునిగి స్నానము చేసిన పిదప-) 
“నమోగ్నయ” ఇతి నమస్కృత్య ॥ 
(“నమోగ్నయే” అను ఈ క్రింది మంత్రమును చెప్పుచు జలరాశికి నమస్మరింపవలెను. ) 
నమన్మారః 
మంత్రం।। నమో౭౬గ్నయెొ౬ప్పుమతే నమ ఇంద్రాయ నమో 
వరుణాయ నమో వారుణ నమో౭ద్భ్యః Il 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఆచమ్య; పాణానాయమ్య॥ 15 
(స్మృత్యాచమనము చేసి ప్రాణాయామమును చేయవలెను.) 

స్మృత్యాచమనము (న్మార్తాచమనము) . 

లక్షణం: - 

త్రిరాచామత్‌ హృదయంగ మాఖీరద్భిః, త్రిరోష్టా పరిమృజేత్‌ 

(ద్విరిత్వేకే), సకృదుపస్ప ్రనేత్‌ (ద్విరిత్వేకే), దక్తిణన పాణినా 

సవ్యం బోకు, పాదౌ శిరశ్చంద్రియాణ్యుపస్ప ్రశెత్‌, చక్షుషీ నాసికే 

శోత్ర చ, అథాప ఉపస్పృశెత్‌ I 

01. (తిరాచామెత్‌ హృదయజబ్ద మాభీరద్భిః Il 

జలమును తీసికొని స్వాహా, స్వాహా, స్వాహా అని మూడు మార్లు ఆచమించవలెను. 


జలము గొంతులోనికి దిగి హృదయస్థానము చేరినట్లు త్‌లిన తర్వాతనే మరల 
ఆచమింపవలెను. ఇట్లు ముమ్మారు ఆచమింపవలెను. 


02. తిరోష్టా పరిమృజేత్‌ I (ద్విరిత్వేకే) 

పిదప (అంగుష్టమూలమున కుడ బొటనవేలి కింది భాగముతో) పెదవులు మూడు 
సార్లు తుడుచుకొనవలెను. (రెండు సార్లు అని కొందరు చెప్పెదరు.) 

08. సకృదుపస్ప ్రశెత్‌ I (ద్విరిత్వేకే) 

మధ్యమ-అనామికలతో పెదవులు ఒకసారి తుడుచుకొనవలెను. (రెండుసార్లు అని 
కొందరు అనెదరు) 

04. దక్షిణిన పాణినా సవ్యం ప్రోక్ష్య, పాదౌ, శిరశ్చ ॥ 
కుడిచేతితో ఎడమ అరచేతిపై, రెండు పాదముల మీద, శిరముపై నీళ్ళు చల్లుకొనవలెను. 
05. ఇంద్రియాణ్యుపస్ప ్రనేత్‌, చక్షుషీ, నాకె శోత్ర చ ॥ 
(అంగుష్ట -అనామికలతో) నేత్రములను, (అంగుష్ట -తర్జనులతో) ముక్కు 


Kiron Type Institute 


డా 


కిరణ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


రంధ్రములను, (అంగుష్ట-కనిష్టికలతో) చెవులను స్పృశింపవలెను. 16 
06. అథాప ఉపస్పృశెత్‌ I 
పిదప అరచేతులను ముందు వెనుక భాగములను తుడువవలెను. 
పాణాయామముః 

ఓం పణవస్యపర[బహ్మబుషిః పరమాత్మాదేవతా 

దెవీ గాయతీ చంథః | (ప్రాణాయామే వినియోగః ॥ 
01. ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 
ఓంజనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసో౭మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 

ఆ (గ్రహ గుణ విశేషణ విశిజ్రాయాం ఆన్యాం శుభతిథా, 


శర్మావిధేయస్య । ధర్మపత్నీ సమెతస్య మమ ఉపాత్త సమస్త 
దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిశ్య శ్రీ పరమేశ్వర 


ప్రత్యర్థం [పాతఃకాల సింధున్నానాంగ అర్భ్యప్రదానం కరిష్యే Il 


ఇతి సంకల్హ్వ్య (అని సంకల్పించి, 
శ్లో సర్వరత్నోద్భవ! శ్రీమన్‌! సర్వరత్నకరోయతః । 
సర్వరత్న ప్రదాతస్త్వం గృహాణార్థ్యం మహోదధి ॥ 


Kiron Type Institute 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఇత్యర్ధ్యం దత్వా ॥ (అని రత్నాకరుడైన సముద్రునకు అర్ధము నీయవలెను] ” 
ఉదకాంతరేణాచమ్య । ప్రాణానాయమ్య ॥ 
(అని వేరేనీటితో ఆచమనము చేసి ప్రాణాయామము చేయవలెను.) 
పురాణాచమనము: ఓం కేశవాయ స్వాహా (అని ఆచమించవలెను) 
ఓం నారాయణాయ స్వాహా య 
ఓం మాధవాయ స్వాహా 
ఓం గోవిందాయ నమః (అరచేతులు రెంటిని కడుగు కొనవలెను) 
ఓం విష్ణవే నమః గ 
ఓం మధుసూదనాయ నమః (అని బొటనవేలితో పై పెదవిని, తర్వాత 
ర్‌ం (త్రివిక్రమాయ నమః క్రింది పెదవిని తుడుచుకొనవలెను) 
ఓం వామనాయ నమః (అని శిరమున రెండు మార్లు నీళ్ళు చల్లుకొనవలెను) 
శ్రీధరాయ నమః i 
హృషికేశాయ నమః (అని ఎడమచేతిపై నీరు చల్లుకొనవలెను) 
పద్మనాభాయ నమః (అని పాదముల మీద నీరు చల్లుకొనవలెను) 
దామోదరాయ నమః (అని శిరస్సుపై నీళ్ళు చల్లుకొనవలెను) 


సంకర్షణాయ నమః (అని చేతివేళ్ళను గిన్నెవలె చేసి వేళ్ళ 
మూలములతో గడ్డమును స్పృశించవలెను) 


వాసుదేవాయ నమః (అని బొటన,చూపుడు వ్రేళ్ళతో 
ప్రద్యుమ్నాయ నమః ముక్కు రంధ్రములను తాకవలెను) 
అనిరుద్దాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


పురుషోతమాయ నమః నేత్రములను తాకవలెను) 18 

అదోక్షజాయ నమః (అని బొటన, ఉంగరపు వేళ్లతో 

నారసింహాయ నమః చెవులను తాకవలెను) 

అచ్యుతాయ నమః (అని బొటన, చిటికిని వేళ్లతో నాభిని తాకవలెను) 

జనార్దనాయ నమః (అని అరచేతితో వక్షఃస్థలమును తాకవలెను) 

ఉపెందాయ నమః (అని వ్రేళ్ళకొనలతో శిరమును తాకవలెను) 

(అని ముకుళిత హస్తముతో కుడి, ఎడమ 
ఓం శ్రీకృష్ణాయ నమః బాహుమూలము (భుజము) లను తాకవలెను) 
ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణ నమః 
పాణాయామముః 


ఓం పణవస్యపర[బహ్మబుషిః పరమాత్మాదేవతా 
దైపీ గాయత్రీ చంథః | (పాణాయామే వినియోగః ॥ 
ఓంభూ - ఓం భువః - ఓంసువః - ఓం మహః - 
ఓంజనః - ఓం తపః - ఓం సత్యం - ఓం తత్సవితుర్వరేణ్యం 
భర్గోదేవస్య ధిమహి ధియో యో నః ప్రచోదయాత్‌ - ఓమాపో 
జ్యోతీ రసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్‌ 
re (గ్రహ గుణ విశేషణ విశిజ్రాయాం ఆన్యాం శుభతిథౌ, 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


శర్మావిధేయస్య | ధర్మపత్నీ సమెతస్య మమ ఉపాత్త సమస్త 
దురితక్షయ ద్వార శ్రీ పరమేశ్వర ముద్దిశ్వ, శ్రీ పరమేశ్వర పీత్యర్థం 
[పాతఃకాల సింధున్నానాంగ పిప్పలాది తర్పణం కరిష్యే 1 (అని 
సంకల్పించి తూర్పు ముఖముగా ఉండి, దేవతీర్ణముద్వారా 
సవ్యముతో దేవతర్పణ' రీతిగా తర్పణము చేయవలెను) 


శ్లో పిప్పలాదం వికణ్వం చ కృతాంతం జీవనే(కేశ్వరమ్‌ 
వసిష్టం వామదేవం చ పఠాశరమపాంపతిమ్‌ ॥ 01. 
వాల్మీకం నారదం చైవ వాలఖిల్యాం స్తథైవ చ । 
నలం నీలం గవాక్షం చ గవయం గంధమాదనమ్‌ ॥ 02 
జాంబవంతం హనూమంతం సుగ్రీవం చాంగదం తథా । 


మైందం చ ద్వివిదం చైవ వృషభం శరభం తథా ॥ 03. 
రామం చ లక్ష్మణం చైవ సీతాం చైవ యశస్వినీమ్‌ | 
ఏతాం స్తు తర్పయె ద్విద్వాన్‌ జలమధ్యే విశేషతః ॥ 04 


'దన తర్పణము 

దవ, షీ తర్పణములందు 01. తూర్చుదిక్కు ముఖము చేయవలెను. 02. యజ్ఞోపవీతమును 
సవ్యముగా ఉంచవలెను. 08. కుడిమోకాలును భూమి యందుంచి, కూర్చొని తర్పణము 
విడువవలెను. (దక్షిణజాను భూలగ్నో దేవేభ్యః సేచయేజ్ఞలమ్‌ (వృద్ధపరాశరమ్‌). 04. అర్హ్య 
పాత్రయందు అక్షతలతో జలము విడువవలెను. (దేవాన్‌ బ్రహ్మబుషీంశ్రైవ 
: తర్పయేదక్షతోదకైః (కూర్మపురాణం) 05. మూడు దర్భల అగ్రభాగములను 
' కృతము తరార్పుదిశకు ఉంచవలెను. (కుశా[గేమ సురాస్తర్పయేత్‌ - 
(బహ్మపురాణం,) 06. దేవ తర్పణము ఒక పర్యాయమే విడువవలను. 
(ఏకైక మంజలిం కతవాన్‌ = (వ్యాసః) 07. దేవతీర్ధము ద్వారా 

దేవతర్పణము చేయవలయును .(దేవతీర్థిన కుర్యాత్‌) 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిటూూట్‌ 
మా (౫) అ 


శీ! ఆబహ్మస్తంబపర్యంతం యత్మించిత్‌ సచరాచరమ్‌ | 20 


మయా దత్తేన తోయేన తృప్తిమెవాభిగచ్చతు I 


05. 


తర్పణ విధానము 


01. పిప్పలాదం తర్పయామి 
03. కృతాంతం తర్పయామి 
05. వసిష్టం తర్పయామి 

07. పరాశరం తర్పయామి 
09. వాల్మీకిం తర్పయామి 
11. వాలఖీల్యాన తర్పయామి 
18. నీలం తర్పయామి 

14. గవయం తర్పయామి 


17. జాంబవంతం తర్పయామి 18. 


19. సుగ్రవం తర్పయామి 
21. మైందం తర్పయామి 
23. వృషభం తర్పయామి 
25. రామం తర్పయామి 
27. సీతాం తర్పయామి 


02 


04 


06. 


08. 


10. 


12. 


14. 


16. 


20. 


22, 


24. 


26. 


28, 


వికణ్వం తర్పయామి 
జీవనే(కే)శ్వరం తర్పయామి. 
వామదెవల తర్పయామి 
అవాంపతిం తర్పయామి 
నారదం తర్పయామి 
నలం తర్పయామి 

గవాక్షం తర్పయామి 
గంధమాదనం తర్పయామి 
హనూమంతం తర్పయామి 
అంగదం తర్పయామి 
ద్వివిదం తర్పయామి 
శరభం తర్పయామి 
లక్ష్మణం తర్పయామి 
యశస్వినీం తర్పయామి 


ఇతి తర్పయిత్వా ॥ (అని ఒక్కొక్కరికి రెండేసిమార్లు తర్పణము చేయవలయును) 


శ్లో! అబహ్మస్తంబపర్యంతం యత్మించిత్‌ సచరాచరమ్‌ । 
మయా దత్తేన తోయేన తృప్తిమెవాభిగచ్చతు I 


Kiron Type Institute 


ఇత్యంజలిం దద్వాత్‌ ॥ 

(స్నానానంతరం “శుభవస్రపరిధానవిధిః స్నానప్రకరణ ద్రష్టవ్యః 11) 
యథాశక్తి గోదానాదికం బ్రాహ్మణాయ దద్యాత్‌ ॥ (స్నానము చేసిన 
పిమ్మట శుభవస్తమును ధరింపవలయును. అనంతరము యథాశక్తి గోదానాదికము 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


[బాహ్మణునకు ఈయవలయును) 
౧ ఇతి సము దణ్వాన విధిః ॥ 


"వస్త్రధారణ ఏతానము 
ఉపలీతీ = శుచీవో హవేతి ధౌతవస్తం మర్భిః ప్రోక్ష్య - (అనగా ఉపవీతియై 'శుచీవో హవ్య' 
అను మంత్రముచేత నిర్మలమగు ఎండిన మడి వస్తముపై జలముచేత [పోక్షింపవలయును. ) 
01: శుచీవో హవ్వా మరుత శుచీనాగ్‌ం శుచిగ్‌ం హి నోమధ్వరగ్‌ం శుచిభ్యః | 
బుతేన సత్య మృతసాప ఆయన్‌ చ్చుచి జన్మాన శుచయః పావకా ॥ 
దేవస్య త్వేతి వస్తమాదాయ | (అనగా - దేవస్యత్వా అని క్రింద చెప్పిన మంత్రమును పఠించుచు 
నుడి వస్త్రమును చేతితో తీసికొనవలయును. ) 
02. దేవస్య త్వా సమితుః ప్రసవే ౨ _శ్వినో ర్భాహుభ్యామ్‌ । పూష్ణో హస్తాభ్యా మా దదే॥ 
అవధూత మిత్యవధూయ॥ (అనగా - ఆవధూత అను మంత్రమును చెప్పుచూ వస్త్రమును 
విదిలింవలెను. 
03. అవధూతగ్‌ రక్షో ౬_వధూతా అరాతయః ॥ 


Kiron Type Institute 


Kiron Type Institute 


Kiron Type Institute 


